అథ ద్వితీయో%ధ్యాయః 
శివలింగ మాహాత్మ్యము 
సూత ఉవాచ | 


గంగాతిరే సుప్రసిద్దా కాశీ ఖలు విముక్తిదా | సా హి లింగమయీ 
జేయా శివవాసస్టలీ స్మృతా || 1 


లింగం తతైవ ముఖ్యం చ సం|పోకమవిముక్తకమ్‌ | 
కృత్తివాసేశ్వరస్సాక్షాత్తత్తుల్యో వృద్దబాలకః || 2 


తిలభాండేశ్వరశ్రెవ దశాశ్వమేధ ఎవ చ | గంగాసాగరసంయోగే 
సంగమేశ ఇతి స్మృతః || 3 


భూతేశ్వరో యస్పంపోకో భక్తసర్వార్దదస్సుదా | నారీశ్వర ఇతి 
ఖ్యాతః కౌనిక్యాస్స సమీపగః || 4 


వర్తతే గండకీతిరే బటుకేశ్వర ఏవ సః | పూరేశ్వర ఇతి ఖ్యాతః 
ఫల్సుతీరే సుఖప్రదః || 5 


సిదనాథేశ్వరశ్రెవ దర్శనాతిద్దిదో నృణామ్‌ | దూరేశ్వర ఇతి 
ఖ్యాతః పత్తనే చోత్తరే తథా || 6 


శృంగేశ్వరశ్చ నామ్నా వైవైద్యనాధస్తధైవ చ | జప్యేశ్వరస్తథా ఖ్యాతో 
యో దథచిరణస్టలే || 7 


సూతుడు ఇట్లు పలికెను- 


గంగానదీతీరమునందు మోక్షమునిచ్చు క్షేత్రముగా ప్రసిదిని 
గాంచిన కాశినగరము కలదు గదా! లింగములతో నిండియున్న ఆ 
నగరము శివుని నివాసస్థలమని బుషులు చెప్పెదరు (1). అక్కడ 
గల పధానలింగమునకు అవిముక్తకమని పెరు. సాక్షాత్తుగా 
కృత్తివాసేశ్వరుడే ఆ విధముగా వెలసినాడు. అక్కడి పిల్లలు, 
పెదలు శివునితో సమానము (2). దశాశ్వమేధమని పసిదిని 
బడసిన చోట తిలభాండేశ్వరుడు గలడు. 


గంగాసాగరసంగమమునందలి శివునకు సంగమెశ్వరుడని పెరు 
(3). భూతేశ్వరుడని |పసిద్రిని గాంచిన శివుడు సర్వదా భక్తుల 
కోర్కెలనన్నింటినీ ఈడేర్పునని చెప్పబడినది. కౌశికీనదికి 
సమీపములో నారీశ్వరుడని ఖ్యాతిని గాంచిన శివుడు గలడు (4). 
గండకీనదీతిరమునందు బటుకేశ్వరుడు, ఫల్గునదీతీరమునందు 
సుఖములనొసంగు పూరేశ్వరుడు గలరు (5). సిదనాథశ్వరుడు 
దర్శనముచేతన మానవులకు సిదిని ఒసంగును. 
ఉతరపట్టణమునందు దూరేశ్వరుడని ప్రసిదిని బడసిన శివుడు 
గలడు (6). శృంగేశ్వరుడు, వైద్యనాధుడు కూడ గలరు. దదీచి 
యుదమును చేసిన స్థలములో శివుడు జప్వేశ్వరుడను పేర 
వెలసినాడు (7). 


గోపేశ్వరస్సమాఖ్యాతో రంగేశ్వర ఇతి స్మృతః | వామేశ్వరశ్చ నాగేశః 
కామేశో విమలేశ్వరః || 8 


వ్యాసేశ్వరశు విఖ్యాతస్సుకేశశ) తథైవ హి | భాండేశ్వరశ విఖ్యాతో 
హుంకారేశస్తఢైవ చ || 9 


సురోచనశ్చ విఖ్యాతో భూతేశ్వర ఇతి స్వయమ్‌ | సంగమేశస్తథా 
(పోకో మహాపాతకనాశనః || 10 


తతశ్చ తప్తకాతీరే కుమారేశ్వర ఏవ చ | సిద్దేశ్వరశ్చ 
విఖ్యాత స్సేనేశశు తథా స్మృతః || 11 


రామేశ్వర ఇతి ప్రోక్తః కుంభేశశృ పరో మతః | నందీశ్వరశ్చ పుంజేశః 
పూర్ణాయాం పూర్ణకస్తథా || 12 


[బహేశ్వరః ప్రయాగే చ బహ్మణా స్టాపితః పురా | దశాశ్వమేధతిీర్దె 
హి చతుర్వర్గఫల(టపదః || 13 


తథా సోమెశ్వరస్తత సర్వాపద్వినివారకః | భారద్వాబేశ్వరశ్రెవ 
బహ్మ చర్యప్రవర్షకః || 14 


గోపేశ్వర, రంగేశ్వర, వామేశ్వర, వ్యాసోశ్వర, నాగేశ్వర, కామేశ్వర, 
విమలేశ్వర (8), వ్యాసెశ్వర, సుకేశేశ్వర, భాండేశ్వర, హుంకారేశ్వర 
(9, సురోరచనేశ్వర, భూతేశ్వరులు స్వయంభూలింగములనే 
(పసిదిని బడసియున్నారు. సంగమేశ్వరుడు మహాపాతకములను 
పోగొట్టునని ప్రసిది (10). తరువాత తప్తకానదీ తిరమునందు 
కుమారేశ్వరుడు ఉన్నాడు. సిద్దేశ్వర, సేనేశ్వర (11), 
రామేశ్వరులు విఖ్యాతులే. కుంభేశ్వరుడు గొప్ప దైవమని పెద్దలు 
చెప్పెదరు. నందీశ్వరుడు, పుంజేశరుడు, పూర్ణానదీతీరము 
నందలి పూర్ణేశ్వరుడు ప్రఖ్యాతులే (12). పూర్వము ప్రయాగలో 
దశాశ్వమేధతీర్గమునందు బబహ్మ ధర్మారకామమోక్ష ఫలములనిచ్చే 
(బహ్మేశ్వరుని ప్రతిష్టంచినాడు (13). అదే విధముగా అచటి 
సోమేశ్వరుడు ఆపదలనన్నిటినీ నివారించును. భారద్వాజేశ్వరుడు 
బహ్మచర్యమును వర్తిల్లజేయును (14). 


శూలటం కేశ్వరస్సాక్రాత్కామనాప్రద ఈరితః | మాధవేశశ్చ తత్రైవ 
భక్తరక్షా విధాయకః || 15 


నాగేశాఖ్యః ప్రసిదో హి సాకేతనగరే ద్విజాః | సూర్యవంశోదృవానాం 
చ విశేషేణ సుఖప్రదః || 16 


పురుషోతమపుర్యాం తు భువనేోశస్సుసిదిదః | లోకేశశ్చ 
మహాలింగసుర్వానంద[పదాయకః || 17 


కామేశ్వరశ్శంభులింగో గంగేశః పరశుదికృత్‌ | శ*శివేశ్వరశ్ము[కసిద్దో 
లోకానాం హితకామ్యయా || 18 


తథా వకేశ్వరః ఖ్యాతస్సుర్వుకామఫలప్రదః | సింధుతీరే కపాలేశో 
వే శస్సుర్వపాపహా || 19 


ధౌతపాపేశ్వరస్సాక్షాదంశేన పరమేశ్వరః | భీమేశ్వర ఇతి 
(పోక్తస్సూర్యేశ్వర ఇతె స్మృతః || 20 


నందేశ రశ విజేయో జ్ఞానదో లోకపూజితః | నాకేశ్వరో 
మహాపుణ్యస్తథా రామేశ్వరస్సృతః || 21 


విమలేశ్వరనామా వై కంటకేశ్వర ఏవ చ | పూర్ణసాగరసంయోగే 
ధర్తుకశస్తథైవ చ || 22 


నివుని స్వయంభూలింగమగు శూలటంకేశ్వరుడు 
కోర్కెలనీడేర్పునని చెప్పబడెను. అచటనే మాధవేశ్వరుడు వెలసి 
భకులను రక్షించుచున్నాడు (15). ఓ (బాహ్మణులారా ! 
అయోధ్యానగరములో వెలసి సూర్యవంశరాజులకు 
విశేషసుఖమునొసంగిన నాగేశ్వరుడు (పసిద్దుడే గదా ! (16). 
పురుషోత్తమపురములో చక్కని సిదిని ఇచ్చే భువనేశ్వరుడు 
మరియు సకలమగు ఆనందములను ఇచ్చు 
లోకేశ్వరమహాలింగము వెలసియున్నవి (17). శంభుని 
లింగావతారమగు కామేశ్వరుడు, పరమపావనుడగు గంగేశ్వరుడు 
పసిధమైనవారే. శివుడు లోకముల హితమును గోరి 
శ**#కేశ3ర,శుక్రసిదరూపములో వెలసినాడు (18). అదే విధముగా 
సింధునదితిరమునందు కోర్కెలనన్నిటినీ ఈడేర్సే వకేశ్వరుడు, 
కపాలేశ్వరుడు, సర్వపాపములను పోగొన్పు వక్రేశ్వరుడు 
పసిద్దమైనవారు (19). సాక్షాత్తుగా పరమేశ్వరుడు తన అంశ**చే 
ధౌతపాపేశ్వరుడైనాడు. భీమేశ్వరుడు, సూరేేశ3రుడు కూడ 
ఆయన అవతారములే (20). లోకపూజితుడగు నందేశ్వరుడు 

జాన పదాతయని తలీయదగును. మహాపుణ్యప్రదాతయగు 
నాకేశ్వరుడు, రామేశ్వరుడు (21). విమలేశ్వరుడు, కంటకేశ్వరుడు, 
పూర్ణానదియొక్క సాగరసంగమమునందు ధర్తుకేశ్వరుడు లోకములో 
పసిధిని బడసియున్నారు (22). 


చం[దేశ రశ) విజేయశందకాంతిఫలప్రదః | సర్వకామప్రదశ్చైవ 
సిదైెశ్వర ఇతి స్మృతః || 23 

బిల్వేశ్వరశ విఖ్యాతశాంంధకేశస్తథైవ చ | యత వా హ్యంధకో 
దైత్యశ్శంకరేణ హతః పురా || 24 


అయం స్వరూపమంశేన ధృత్వా శంభుః పునః స్మితః | శరణ శ్వర 
విఖ్యాతో లోకానాం సుఖదస్సుదా || 25 


కర్తమేశః పరః (ప్రోక్త కోటీశశ్చార్పుదాచలే | అచలేశశ విఖ్యాతో 
లోకానాం సుఖదస్సుదా || 26 


నాగేశ్వరస్తు కౌశిక్యాస్తీరే తిష్టతి నిత్యశః | అనంతేశ్వరసంజ్ఞశ్చ 
కల్యాణశుభబభాజనః || 27 


యోగేశ్వరశ్చ విఖ్యాతో వైద్యునాథేశ్వరస్తథా | కోటీశ్వరశ్చ 
విజేయస్సస్తేశ్వర ఇతి స్మృతః || 28 


భ#*దేశరశ విఖ్యాతో భదనామా హరస్స్వ్య్యుయమ్‌ | 
చండీశ్వరస్తథా ప్రోక్త్స్సుంగమేశ్వర ఏవ చ || 29 


చం[దెశ్వరుడు భకుల ముఖమునకు చందుని కాంతి వంటి 
కాంతిని ఇచ్చునని చెప్పబడినది. సిదెశ్వరుడు 
కామనలనన్నింటినీ నారవేర్పునని మహర్తులు చెప్పెదరు (23). 
పూర్వము శంకరుడు అంధకుని సంహరించిన చోట వెలసిన 
అంధకేశ్వరుడు, మరియు బిలే్వశ రుడు ప్రఖ్యాటిని 
చెందియున్నారు (24). లోకములకు సర్వదా సుఖములనొసగు 
శంభుడు అంశరూపముగా అవతరించి శరణ శ్వరుడని ఖ్యాలిని 
పొందినాడు (25). కర్తమేశ్వరుడు (శేష్టదైవమని చెప్పబడినాడు. 
అర్పుదపర్వతమునందు వెలసిన కోటీశుడు, లోకములకు సర్వదా 
సుఖములనిచ్చ అచలేశ్వరుడు |పసిద్దిని బడసిరి (26). 
కౌశికీతిరమునందు నాగేశ్వరుడు నిత్యనివాసియై ఉన్నాడు. 
కల్యాణములకు, శుభములకు నిధానమైన అనంతేశ రుడు (27). 
యోగేశ్వరుడు, వెద్వ్యనాథేశ్వరుడు, కోటీశ్వరుడు, సస్తేశ్వరుడు 
బుషులచే వరింపబడినారు (28). హరుడు స్వయముగా 

భ#*# దేశ్వరరూపములో మరియు చండీశ్వర, సంగమేశ్వర 
రూపములలో అవతరించినాడు (29). 


పూర్వసా$ం దిశి జాతాని శివలింగాని యాని చ | సామాన్యాన్యపి 
చాన్యాని తానీహ కధితాని తే || 30 


దక్షిణస్యాం దిశి తథా శివలింగాని యాని చ | సంజాతాని మున్నిశ్రేష్ట 
తాని తే కధయామ్యహమ్‌ || 31 


ఇతి వీ శివమహాపురాణ  కోటిర్ముదసంహితాయం 
నివలింగమాహాత్మువర్దనం నామ ద్వితీయో%ధా$యః (2) 


తూర్పు దిక్కునందు ఆవిరృవించిన ప్రముఖములైన మరియు 
ఇతరములైన శివలింగములను గురించి నీకు చెప్పియుంటిని 
(30). ఓ మహర్తి! అదే విధముగా దక్షిణ దిక్కునందు 
ఆవిరృవించిన శివ లింగములను గూర్చి నీకు చెప్పుచున్నాను 
(31). 


భీ శివమహాపురాణములో కోటిరుద సంహితయందు 
ఫివలింగమాహాత్య$ వర్షనమనే రెండవ అధ్యాయము ముగిసినది 
(2). 


